A 


3337) / 
LAE oN 
| 
f ఆ CNN oy, hig) 


పెరట్లో కోడిపిల్లల్ని తరిమి తరిమి కొట్టడంతోటి పప్సీకి (కుక్క పిల్లకి) మొహం మొత్తింది. 
“అడివి పిట్టర్ని, జంతువుల్ని వాటి జాడపట్టి పసికట్టు బోతున్నాను” అనుకొంది అది. 
అంచేత అది గేటు కిందనుంచి మెర్సిగా జారి పచ్చికమై దానం కేసి దౌడు తీసింది. 
అది అలా పరిగెడుతూ వుంకే అడివి జంతువులూ, పిట్టలూ, పురుగులూ దాన్ని చూశాయి. (పతీదీ తనకిగా 
తను అనుకొంది: 
“నేను దీనికి లోకరా యిస్తాను” అనుకొంది తుంపొడి పక్షి. 
“నేను దీనికి ఆశ్చర్యం కలిగిస్తాను” అనుకొంది తురాయి పక్షి. 
“నేను దీన్ని రుడిపిస్తాను' అనుకొంది వంకరమెడ పిట్ట. 
“నేను దీనికంట పడకుండా తప్పించుకుంటాను” అనుకొంది బర్ఫి. 
“మేము దీన్నుంచి దాంకుంటాంి” అనుకున్నాయి గొంగళీపురుగులు, సీతాకోక చిలకలు, మిడతలు. 
“నేను దీన్ని తరిమేస్తానూ అనుకొంది బొంబార్మియర్‌ కందిరీగ. 
““యెవళ్ళ పద్దతిలో వాళ్ళుగా మేమందరమూ కలిసి నిలబడతాం” అని అవన్నీ అనుకున్నాయి. 
యీ లోపున పప్పీ చెరువు దగ్గరికి పరిగెత్తు కెళ్ళింది. రెల్లు పక్కన ఒంటి కాలిమీద నుంచున్న తుంపొడి 
పక్షిని చూసింది. నీళ్ళు దాని మోకాలు దాకా వున్నాయి. 
“ఓహో! నేను దీన్ని తక్షణం పక్ళేస్తాను” అనుకొంది పప్పీ. ఆ తుంపొడి పక్షి వీపుమీదకి యెగరడానికి అది 
రెడీగా వుంది. 


కాని ఆ తుంపొడి పక్షి పప్పీని చూసి రెల్టులోకి విసవిసా వెళ్ళిపోయింది. 
చెరువుమీదనుంచి గాలి విసురుగా వీస్తోంది. ఆ రెల్లు 


వెనక్కీ ముందుకీ 
వెనక్కీ ముందుకీ 


వంగి వూగులాడుతోంది. 


పప్పీ కళ్ళముందు గోధుమరంగూ, పసుప్పచ్చ చారలూ 


వెనక్కీ ముందుకీ 
వెనక్కీ ముందుకీ 


కదలాడాయి. 


పసుపుపచ్చ, గొధుమగంగు చారల తుంపొడి పక్షి రెలులో నుంచుంది. అది 
ఇుబబ్బి హా 


వెనక్కీ ముందుకీ 
వెనక్కీ ముందుకీ 


వూగులాడుతున్నట్టు నుంచుని వుంది. 


పప్పీ చాటంత కళ్ళు చేసుకుని అదేలోకం చూసింది. కాని దానికి రెల్టులో వున్న తుంపొడి పక్షి కనపడలేదు. 
“హుమ్‌, తుంపొడి పక్షి నాకు ఠోకరా యిచ్చింది. వట్టి రెల్టులోకి దూకనా నేను! యింకో పిట్టని పట్టు. 
కుంటా పోయి” అనుకొంది అది. 


అది గుట్ట మీదకి పోయి, చుట్టూతా పరకాయించి చూసింది. అక్కడ నేలమీద తురాయి పక్షి కూర్చుని 
వుంది. ఆ పక్షి తన తురాయిని కొంచెం సేపు విప్పుతూనూ, కొంచెం సేపు ముడుచుకుంటూనూ వినోదిస్తోంది. 

“ఆహా! నేను యూ క్షణంలోనే యూ గుట్టమీదనుంచి దానిమీదకి లంఘిస్తాను” అనుకొంది పప్పీ. 

కాని తురాయి పక్షి నేలమీద పడి, రెక్కలు చాచి, తోక విప్పి, ముక్కుని గాలిలో యెత్తింది. 

పప్పీ గడ్గప్పగించి చూసింది. అసలు అక్కడ పక్షేదీ. ఒక వంకర సూది పొడుచుకుని ముందుకు వస్తూ 
వున్న నానా రంగుల పీలిక ఒకటి మ్యాతం అక్కడ వుందంతే. 

పప్పీకి ఆశ్చర్యం కలిగింది. తురాయి పక్షి యేమైనట్టు? 

“యీ రంగుల పీలికని నిజంగా పక్షి అని నేననుకున్నానా? తొందరగా పోతాను, ఓ చిన్న పిట్టని పట్టు 
కుంటాను” అని అనుకొందది. 

అది ఒక చెట్టు దగ్గరికి ఆర్భాటంగా పోయింది. మరి నిజంగానే ఒక చిన్న పిట్ట ఆ చెట్టు కొమ్మమీద 
కూర్చుని వుంది. అది వంకరమెడ పిట్ట. : 


న సఖ లు 
గ్ర టా . 


అ pe ( 
a Sey 
స్ట ల్‌ ఓ te / 
క f ! శ యె ఇ 4 
/ Va | 
p+’ 4 శ్లో 
స్నో - 


a 


పప్పీ దానికేసి ఒక్క ఉదుట్న దూకింది. కాని వంకరమెడ పిట్ట చెట్టు తొరలోకి పలాయనం చిత్తగించింది. 

“ఓహో” అనుకొంది పప్పీ. “యిప్పుడు దొరికిందిది నాకు!” 

అది తన వెనక కాళ్ళమీద లేచి ఆ తొరలోకి తొంగి చూసింది. ఆ నల్బని తెరలో నల్హ (తాచు ఒకటి 
మెలికలు . తిరుగుతూ భయంకరంగా బుసకొడుతోంది. 

పప్పీ వెనక్కి గెంతింది. దాని బొచ్చు మేకుల్హా బిగిసి పోగా, అది కాలికి బుద్ది చెప్పింది. వంకరమెడ పిట్ట 


చెట్టు తొ రలోనుంచి బుసకొట్టింది. అది తల వంకర తిప్పింది. తన వీపుమీద అంతా తాచుపాములాగా నల్మని యీకల 
చారని మెలితిప్పింది. 


“ఉఫ్‌! యేం జడుసుకున్నాను! నా కాళ్ళు కష్టంమీద సరిగ్గా అదునులో అందుకుని పరిగెత్సాయి! యిక 
పిట్టల వేటకో నమస్కారం. బర్జిని పట్టుకుంటాను, మెరుగు” అనుకొంది అది. 
బర్జి యెండలో చలికాగుతూ, కళ్ళు మూసుకొని, రాతిమీద కూర్చొంది. 
మెళ్ళిగా పప్పీ దాని దగ్గరకి పాకి వెళ్ళి అప్పుడు గెంతి, దాని తోకని లటక్కున పట్టుకొంది. 
బల్సి తన తోకని పప్పీ బిగపట్టిన పళ్ళ మధ్య వదిలేసి, ఒక సారి విదిలించుకునిపోయి, రాతి కిందకి పాకి 


పోయింది. 


పపీ పళ్ళ మధ్య ఆ తోక గిజగిజలాడింది. 


పప్పీ కస్సుమని తోకని వదిలేసింది. బల్మిని పట్టుకుందామని వెంబడించింది. యేదీ, అది యొక్కడికి 


పోయింది? ఆ బల్లి చాలా సేపు రాతి కింద, కొత్త తోకని పెంచుకుంటూ, (పశాంతంగా కూర్చుంది. 


౧ 


“సర్కే బర్ఫి నాకు అందకుండా తప్పించుకునిపోతే పోనీ. కొన్ని పురుగుల్ని పట్టుకుంటాను” అనుకొంది 
బై 

అది చుట్టూతా చూసింది. కందిరీగలు నేలమీద పరిగెత్తాయి. గడ్డిలోనుంచి మిడతలు గెంతాయి. కొమ్మల 
మీద గొంగళీపురుగులు పాకాయి. గారిలో సీతాకోక చిలకలు ఎగిరాయి. 


పప్పీ వాటి వెనక్కాలే పోయింది. కాని వున్నట్టుండి చుట్టూతా (పతీదీ మారిపోయింది. అది యేదో మేజిక్‌ 
బొమ్మలాగా వుంది: అన్నీ అక్కడనే వున్నాయి, కాని పప్పీకి అవి కనబడ్డం లేదు. (పతీదీ దాంకుంది. 
మిడత గడ్డిలో దాంకుంది. 


గొంగళీపురుగులు కొమ్మలమీద చాచుకుని, ఉలుకూ పలుకూ లేకుండా పడుకున్నాయి. చెట్టు కొమ్మలకీ 


వాటికీ తేడా తెలియలేదు పప్పీకి, 


సీతాకోక చిలకలు రెక్కలు ముడుచుకుని చెట్లమీద వాలాయి. చెట్టు బెరడు యేదో, ఆకులు యేవో, సీతా 
కోక చిలకలు యేవో చెప్పేందుకు లేదు. 


ఒక్క బొంబార్మియర్‌ కందిరీగ మాతం 
నేలమీద పాకింది. దాంకోలేదు. 

పప్పీ దాని వెంటబడింది. దాన్ని లటక్కున 
పట్టుకోవాలనుకుంది. కాని బొంబార్మియర్‌ కంది 
రీగ ఠక్కున ఆగి, మురికి నీళ్ళని ముక్కులో 
నుంచి పప్పీ కేసి చయ్యని పిచికారీచేసింది. సరిగా 
పప్ప మొహంమీదకి మురికి నీరు పోయింది. 

పప్పీ కుయ్యో మని అరిచి సుళ్ళు తిరి 
గింది. తోక ముడిచేసి పచ్చికమై దానం మీదుగా, 
గేటు కిందనుంచి, పరిగెత్తింది. 

అది తన గూట్ళో దాంకుని, చాలా సేపు 
తన ముళ్ళుని బయటపెట్టడానికి కూడా భయ 
పడిపోయింది. 

కాని ఆ జంతువులూ, పక్షులూ, పురు 
గులూ మరో సారి, (పతీదీ తన సంగతి తను 
చూసుకుంటూ, తమ పనుల్నోకి వెళ్ళిపోయాయి. 


TFT 


కేక ఇ యన 


అనువాదం: ఆర్వియార్‌ 
చితాలు: వి. కిరీల్ళా క్‌ 


త్రి 


“రాదుగీ” (పచురణాలయం 


V. Bianki 
THE FIRST HUNT 


In Telugu 


54803010102—343 To (ర్రై తెలుగు అనువాదం ““రాదుగ” (ప్రచురణాలయం 1984, 
G0) __ సోవియట్‌ యూనియన్‌లో ముదింపబడింది 


